ఒక్క దెబ్బకి ఏడు 


ఫైయర్ 


ఒక్క దెబ్బకి ఏడు 


“కాసుకోండి !" అంటూ అతడుకోపంగా ఒక బట్టతో వాటిని కొట్టాడు . 


ఒకరోజు బట్టలు కుట్టేవాడు బట్టలు కుడుతూ ఉండగా అతడిరొట్టె,జాం మీద ఈగలు 
ముసురుతున్నాయి . అతడు , “ష్ ! ష్ !" అంటూ వాటిని వెళ్లగొట్టటానికి ప్రయత్నిస్తున్నాడు . 

కానీఅవి ఎగిరి , మళ్లీజాం మీద వాలుతూనేఉన్నాయి . 


ఆ దెబ్బకి ఏడు ఈగలు చనిపోవటం అతడికి ఆశ్చర్యం కలిగించింది . “ దెబ్బకి ఏడు ఈగలను 

చంపాను !" అని ఆ బట్టలు కుట్టేవాడు సంతోషించాడు . 


దాంతో అతడికి గర్వంగా అనిపించి ఒక గుడ్డ మీద ఇలా కుట్టాడు: "ఒక్క దెబ్బకి ఏడు " . - 
తరవాత తన అదృష్టాన్ని పరీక్షించుకోటానికి బయలు దేరాడు . 


ఊరు బయటకు వచ్చేసరికి అతడికి 
కిచకిచ మంటూ నేల మీద ఒక చిన్న 
పిచ్చుక కనిపించింది . 

దానిని కూడా 
అతడు జేబులో వేసుకున్నాడు . 


ఆ గుడ్డని నడుముకి కట్టుకున్నాడు . 

రాత్రి భోజనానికి ఒక 
లడ్డూని జేబులో పెట్టుకున్నాడు . 


“ నా ప్రయాణంలో ఈ పక్షి తోడుగా 
ఉంటుంది , " అనుకుంటూ అతడు 
సంతోషంగా ముందుకు సాగాడు . 


అయినా , “ ఎవరికి ఎంత బలం ఉందో చూద్దాం ," 
రాక్షసుడు అన్నాడు. అతడు ఒకరాయిని తీసుకుని 
గుప్పిట్లో గట్టిగా నొక్కి రెండు ముక్కలు చేశాడు . 
“ ఇప్పుడు నీబలం చూపించు!" అన్నాడు . 


దారిలో అతడికి ఒకరాక్షసుడు ఎదురయ్యాడు . 
"శుభోదయం,"బట్టలు కుట్టేవాడు నవ్వుతూ 
పలకరించాడు. “ ఇక్కడి నుంచి ఫో ,"రాక్షసుడు 
అరిచాడు , " లేకపోతే నిన్ను ముక్కలు , ముక్కలు 
చేసేస్తా ! " “ నా బలం ఏమిటో నీకు తెలియదు , " 
బట్టలు కుట్టేవాడు అన్నాడు. తన పట్టీ మీద రాసి 
ఉన్నది చూపించాడు . ఒక్క దెబ్బకి ఏడుగురిని 
చంపాడనిరాక్షసుడు అనుకున్నాడు. “ దెబ్బకి 
ఏడుగురా ! " అంటూ అతడు వణికిపోయాడు . 


బట్టలు కుట్టేవాడురాయిని తీస్తున్నట్టు నటిస్తూ జేబులో 
ఉన్న లడ్డూని చేతిలోకి తీసుకున్నాడు.దానిని గట్టిగా 
నొక్కి పొడుం, పొడుం చేశాడు . “ చూశావా ఎంత తేలికగా 
చేశానో ? " అతడు అన్నాడు. 


“ ఆహా ! "రాక్షసుడు కంగారు పడ్డాడు. " అయితే, ఇది చూడు ," అంటూ 
రాక్షసుడు ఒక 

రాయి తీసుకుని ఆకాశంలోకి విసిరాడు . అదిచాలాసేపటి 
దాకా కనపడి చివరకు మాయమయ్యింది . 


“ ఇదెంత పని," బట్టలు కుట్టేవాడు అన్నాడు . 

రాయి తీస్తున్నట్టు నటించి 
జేబులోంచి చిన్న పక్షినిబయటకు తీసి గాలిలోకి విసిరేశాడు . అది వేగంగా 

ఎగురుతూ వెంటనేకనుమరుగయ్యింది . 


“ అయితే , ఈ చెట్టుని మా మహలుకు తీసుకుని వెళదాం , పద ," అన్నాడు 

రాక్షసుడు . “ఇదెంత పని ," అన్నాడు బట్టలు కుట్టేవాడు . 


అంత పెద్ద చెట్టుని మోసి రాక్షసుడు అలసిపోయి చెమటలు కక్కుతున్నాడు. కొమ్మ మీద 
నుంచి దిగి చెట్టును మోస్తున్నట్టు నటించిన బట్టలు కుట్టేవాడు , “ ఇంత చిన్న పనికే ఇంతగా 
అలసిపోయావా ?" అని అడిగాడు. " చూడటానికి చిన్నవాడి లాగా ఉన్నావుకానీ నీకుచాలా 
బలం ఉన్నట్టుంది ,"రాక్షసుడు గుర్రుగా అన్నాడు . “ మా ఇంటికి పద , మా అన్న లను 

చూద్దువుగాని." 


హుప్ మని ఆ చెట్టుని ముందువైపురాక్షసుడు భుజానికి 
ఎత్తుకుని నడవసాగాడు . తెలివైన బట్టలు కుట్టేవాడు వెనక 

కొమ్మల మీద హాయిగా కూర్చుని ఉన్నాడు . 


రాక్షసుడి ఆరుగురు అన్నలను బట్టలు 
కుట్టేవాడు కలిశాడు . 


T 


వాళ్ల తమ్ముడిని ఎలా ఓడించాడో బట్టలు 
కుట్టేవాడు చెప్పినప్పుడు ఆరుగురు 
అన్నలూ నవ్వారు . అతడికి విందు 

భోజనం పెట్టి పడుకోటానికి మంచం 
చూపించారు. ఆ మంచం ఎక్కలేక బట్టలు 

కుట్టేవాడు కిందే పడుకున్నాడు . 
చప్పుడు చెయ్యకుండా ఇద్దరురాక్షసులు 

ఆరాత్రి అతడి గదిలోకి వచ్చారు . 


తమ చేతుల్లోని గదలతో మంచం మీద చితకబాదారు . 
“ ఆ ఎలకగాడు చచ్చి ఉంటాడు, పద ! " అనుకుంటూ వాళ్లు వెళ్లిపోయారు . 


మంచం మీద వేసిన దెబ్బలకి బట్టలు కుట్టేవాడికి మెలకువ వచ్చింది . ఆ 

రాక్షసుల మాటలు అతడు విన్నాడు . 


రాక్షసులు నిద్ర పోతుండగా బట్టలు కుట్టేవాడు 

పైనుంచి ఒకడిని ఒక పండుతో కొట్టాడు . 


“ నన్ను ఎందుకు కొట్టావు? " అంటూ అతడు 

పక్కనివాడిని గట్టిగా కొట్టాడు . 


బట్టలు కుట్టేవాడు మరొకరాక్షసుడిని పండుతో | 
కొట్టాడు. అతడు వెంటనేపక్కనున్న వాడి 

ముక్కు మీద గుద్దాడు . 


కొంతసేపటికిరాక్షసులందరూ ఒకరినొకరు 
కొట్టుకోసాగరు . ఇదంతా పైనుంచి చూస్తూ 
బట్టలు కుట్టేవాడు నవ్వుకుంటున్నాడు . 


అందరూ మూర్చపోయేదాకా ఆరాక్షసులు అలా కొట్టుకుంటూనే 
ఉన్నారు. అప్పుడు వాళ్లందరినీబట్టలు కుట్టేవాడు కట్టేశాడు . తన 
అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మళ్లీఅక్కడనుంచి బయలు దేరాడు . 


తెల్లవారే సరికి బట్టలు కుట్టేవాడు ఒక పట్టణం 
చేరుకున్నాడు. అక్కడ అంతటా సైనికులు ఉన్నారు , 

అంతా కోలాహలంగా ఉంది . 


“ ఇక్కడు ఏమవుతోంది ?" బట్టలు కుట్టేవాడు అడిగాడు . 
“రాక్షసులు యాత్రికులనుదోచుకుంటున్నారు , మా ఇళ్లమీద పడుతున్నారు, మా 
పశువులను తినేస్తున్నారు ! వాళ్లనిరాజు కట్టడి చెయ్యలేక అలా చేసిన వాళ్లకి తన 
కూతురిని ఇచ్చి పెళ్లిచేస్తానని ప్రకటించాడు. " 
“ అయితే, ఆరాక్షసులంటే మీరు ఇక భయ 
పడనవసరం లేదు . వాళ్లను నేను బంధించి 
వేశాను," అన్నాడు బట్టలు కుట్టేవాడు . 


అతడి మాటలను సైనికులు నమ్మలేదు . అతడిని వాళ్లురాజు దగ్గరకి తీసుకుని వెళ్లారు . 
“ నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు , ఆరాక్షసులను ఎలా ఓడించావు ? నా సైన్యంలోని 

పరాక్రమవంతులు కూడా ఆ పని చెయ్యలేకపోయారు ,"రాజు కూడా అతని మాటలను 
నమ్మలేకపోయాడు . అయితేరాకుమారికి బట్టలుకుట్టేవాడు ఎంతో నచ్చాడు , అతడి మాటలను 

ఆమెనమ్మింది . 


“ రాజా , నాతో వచ్చి మీరే చూడండి , " బట్టలు కుట్టేవాడు అన్నాడు . 
రాక్షసులను కట్టేసిన చోటుకి రాజు, సైనికులు , నగరవాసులను బట్టలు 

కుట్టేవాడు తీసుకుని వెళ్లాడు . 


కాళ్లు , చేతులు కట్టేసి ఉన్నరాక్షసులను చూసి , 
" సైన్యమంతా కలిసినా చెయ్యలేని పని ఇది !" అంటూరాజు ఆశ్చర్యపోయాడు . 


ఆరాక్షసులనురాజ్యం నుంచిరాజు తరిమి వేశాడు . 


అదే రోజురాకుమారికీ , బట్టలు కుట్టేవాడికి పెళ్లిజరిగింది . 
“ పరాక్రమశాలికి జై ! " అంటూ బట్టలు కుట్టేవాడికి నగరవాసులు 

జయజయధ్వానాలు పలికారు . 


.. .మళ్లీకనపడితే ఎముకల్లోకి సున్నం లేకుండా 
కొడతాను అని బట్టలు కుట్టేవాడు హెచ్చరించాడు . 


బట్టలు కుట్టేవాడు మహలులో ఉండసాగాడు . అతడి అదృష్టం నిజంగానే 
బాగుంది . ఈ విషయం ఎప్పుడూ గుర్తుండేలా అతడు తన పట్టీని 
వేసుకుని ఉండేవాడు . 

దాని మీద ఏమి ఉందో మీకు తెలుసుగా 
“ ఒక్క దెబ్బకి ఏడు " 


అయిపోయింది 


